కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


అ జ 
గ్‌ 
x 


గో 


ye | 
( ॥ 
సే 


అ! 
ot 
Wy 

FIM" 


: ర్త జె wry iam ౬ న 


9}n}nsu| sdA] 6౦10 


| 
॥ 
/ 
|! 
/ 
|; 
| 


Kiron Type Institute 


ట్యూట్‌ 


() 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టి 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


శ్రీరామ అకా స్తోత్రమ్‌ - భాకార్థముకో - 


శ్రీ రామ రక్షా సోత్రం అత్యంత ప్రతిభావంతమైనది. ఈ స్తోత్రం శారీరక, 
మానసిక, రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం అశాంతి, నిరాశ, 
నిస్పృహ, దుఃఖం, మొదలైన పరిస్థితులలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే , అన్ని బాధలు 
దూరమౌతాయి. అయితే కావలసినదల్లా అచంచలమైన, దృఢమైన విశ్వాసం, 
భక్తి. ధనబలం, విద్యాబలం, బుద్ధిబలం ప్రసాదించే ఈ స్తోత్ర రాజాన్ని నిరంతరం 
పఠించి తరించుదాం. 


ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత మంత్రస్య బుధకౌశిక బుషిః 
శ్రీ సీతారామ చంద్రోదేవతా అనుష్టుప్‌ చందః॥ 
పీతా శక్తిః శ్రీమాన్‌(శ్రీమద్‌) హనుమాన్‌ కీలకం; 


శ్రీరామచంద్ర ప్రిత్యర్ధి రామరక్షా స్తోత్ర జపే వినియోగః 


శ్రీరామ రక్షా స్తోత్రం మంత్రమునకు బుధకౌశికుడు - బుష్కి సీతాసమేత 
శ్రీరామచంద్రస్వామి - అధిదేవత; సీతామాత - శక్తి, హనుమంతుడు - 
కీలకము. ఈ స్తోత్రం అనుష్టుప్పు ఛందస్సులో వ్రాయబడినది. శ్రీ రామరక్షా 
స్తోత్రమును శ్రీరామచంద్రుని పీతి (అనుగ్రహం) కొరకు వినియోగించెదరు. 


(3) మంత్రమునైనను తెలిసికొనుటకు మురదుగా జాసిస్‌ దర్శించిన బుషి, ఆ 
మంత్ర అధిదేవత, ఛందస్సు, శక్తి, కీలకము, దాని ప్రయోజనమును వివరించుట 
ఆర్ష సాంప్రదాయము) 


శ్రీ రామ రక్షా స్తోతాన్ని ఉపదేశించిన వారు శ్రీ బుధ కౌశిక బుషి ఈ 
స్తోత్రానికి శక్తి సీతాదేవి. కీలకమైన వ్యక్తి శ్రీ ఆంజనేయుడు. శ్రీ రామచంద్రుని 
ప్రీతి కొరకు ఈ స్తోత్రాన్ని వినియోగించాలి. 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


“శ్రీరామరక్షాస్తోతము” అను ఈ మంత్రమునకు బుధకౌశికుడు అను బుషి 


మంక్రదష్ట. శ్రీ సీతాసమేతుడగు శ్రీ రామచంద్రుడు దేవత. అనుష్టుప్‌ ఛందము. 
(మంత్ర) శక్తి సీతాదేవి, కీలకము శ్రీ హనుమంతుడు, శ్రీ రామచంద్రుని 
అనుగ్రహము పొందుట కొరకు ఈ రామరక్షాస్తోత్ర మంత్రము జపించుటకు 
వినియోగింపబడుచున్నది. 


ధ్యానమ్‌: 


ధ్యాయెదాజానుబాహుం ధృత శర ధనుషం 
బద్ధ పద్మాసనస్థమ్‌। 
పీతం వాసోవసానం నవకమల దళ స్పర్థి నేత్రం 
పసన్నమ్‌॥ 
వామాంకారూఢ సీతా ముఖ కమల మిలల్లోచనం 


సీరదాభమ్‌। 
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం 
రామచంద్రమ్‌॥ 


ఆజానుబాహుడు, ధనుర్చాణాలను ధరించినవాడు, పసుపు పచ్చని వస్త్రాలను 
ధరించి పద్మాసనస్తుడై కూర్చుని యున్నవాడు, కలువ రేకులకన్న మిన్న అయిన 
కనుగవ కలవాడు, నీల మేఘ శ్యాముడు, వివిధ అలంకారాలతో ప్రకాశించుచున్న 
జటామండలం గలవాడు, ఎడమవైపు కుడిలో కూర్చుని ఉన్న సీత్రాదేవి ముఖ 
కమలాన్ని చూస్తు ప్రసన్నమైన వదనం కలవాడు అయిన శ్రీరామచంద్రుని 
ధ్యానించవలెను. 


చేతిలో ధనుస్సు, బాణాలను ధరించినవాడు, కమలాలవంటి కన్నులు 
కలవాడు, వామ భాగంలో సీతాదేవితో కలిసి ఉన్నవాడు, ఆజానుబాహుడు, 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
నీలవర్గుడు, అనేక ఆభరణాలతో అలంకరించబడిన వాడు, జటాజూటధారి అయిన 
శ్రీ రామచంద్రుని ధ్యానిస్తున్నాను. 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఆజానుబాహుడు, ధనుర్పాణములు ధరించినవాడు, పద్మాసనమున 
కూర్చుండి యున్నవాడు, వచ్చని బంగారు వస్త్రములు దాల్చినవాడు, 
(సూర్యకిరణముల చేత) అప్పుడే వికసించిన పద్మపత్రములవంటి అందమైన 
కన్నులు కలవాడు, ఎడమ భాగమున కూర్చునియున్న సీతాదేవి ముఖకమలమును 
చూచువాడు, మేఘశ్యాముడు, వివిధములగు అలంకారములతో విరాజిల్లెడువాడు, 
విపుల జటాజూటధారి, ప్రసన్నవదనుడు శ్రీరామచంద్రుడు, ఇట్టి శ్రీరామచంద్రుని 
స్వరూపమును చక్కగా ధ్యానించవలెను. 
సోతమ్‌ు: 
01. చరితం రఘునాథస్య శతకోటి (పవిస్తరమ్‌; 

ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనమ్‌॥ 


వందకోట్ల శ్లోకాలతో విస్తరించిన శ్రీరాముని చరిత్రలోని ప్రతి అక్షరము 
మహాపాపములను సైతం పోగొట్టగల శక్తిని కలిగి ఉన్నది. 

శతకోటి ప్రవిస్తరమైన శ్రీ రఘునాథుని చిత్రలోని ప్రతి అక్షరం కూడా 
మానవుని యొక్క మహా వాతకాలను హరిస్తుంది. 

శ్రీరఘునాథుని దివ్యచరిత్రము నూరుకోట్ల శ్లోకములతో అతి విస్తారమైనది. 
అందులోని ఒక్కొక్క అక్షరము మానవుని మహాపాపములను సైతము 
నశింపజేయును. 


02. ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్‌। 


జానకి లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్‌॥ 
నల్లకలువల వంటి శరీరవర్ణం కలవాడు, కమల నేతుడు, జటామండలమే 
కిరీటముగా' ధరించినవాడు, సీతాలక్ష్మణులతో కూడి ఉన్నవాడైన శ్రీరాముని 
(హృదయమున నిలిపి ) ధ్యానించవలెను. 


Kiron Type Institute 4 


Kiron Type Institute 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
బైన ర 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
[వ [ఫీ 


03. నాసితూణ ధనుర్భాణ పాణిం నక్తం చరాంతకమ్‌। 
స్వ లీలయా జగత్రాతుం మావిర్భూత మజం విభుమ॥। 


ఖధ్గము, ధనున్సు బాణ తూణీరములు ధరించి ఠాొక్త్షసులఅను 
సంహరించువాదు, జనన ములె ని పాదు, లోకములను రక్షించుట కొనమై 
లీలామానుష విగ్రహుదై అవతరించు భగవానుని ధ్యానించవలెను. 


04. రామరక్షాం పఠత్రాజ్ఞః పాపఘ్నిం సర్వకామదామ్‌। 
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః॥ 


సమస్త పాపములను నాశనం చేయునది, కోరిన కోర్కెలు తీర్చునది అయిన 
రామరక్షా స్తోత్రమును జ్ఞాని అయినవాడు పఠించవలెను. రఘువంశ సంజాతుడైన 
ఆ రామచంద్ర ప్రభువు నా శిరస్సును రక్షించుగాక. నా నుదిటిని దశరథ 
నందనుడైన శ్రీరాముడు రక్షించుగాక. 


02,03,04. నీలమేఘశ్యాముడు, కమలములవంటి కన్నులు కలవాడు,సర్వ 
ఆయుధధారి, రాక్షస సంహారీ, జగత్తును రక్షించడానికి అవతరించినవాడు, సర్వము 
వ్యాపించినవాడు, సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీ రామచంద్రుడు నా శిరస్సును, 


లలాట (ప్రదేశాన్ని రక్షించుగాక. 


02,03,04. నల్లకలువ వంటి శ్యామల వర్షుని, కమలముల వంటి కన్నులు 
కలవానిని, సీతాలక్ష్మణ సమేతుని, జటామకుటముతో శోభించువానిని, 
చేతులయందు ఖడ్గము, తూణీరము, ధనుర్భాణములను దాల్చిన వానిని, రాక్షస 
సంహారము చేసినవానిని, జన్మలేని వాడైనను ఈ లోకమును రక్షించుటకై 
లీలామానుష రూపముతో అవతరించినవానిని, సర్వవ్యాపకుడైన శ్రీరాముని 
మనమున ధ్యానించి, ఆ తర్వాత బుద్ధిమంతుడైనవాడు, సర్వ పాపములను 
నశింపచేసి, సకల అభీష్టములను (ప్రసాదించే చ “రామరక్షాస్తోతము” ను 
పఠింపవలెను. నా శిరస్సును రాఘవుడు కాపాడుగాక. నుదురును దశరథుని 
కుమారుడగు దాశరథి రక్షించుగాక. 


Kiron Type Institute శ 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
యా (గ ల 


05. కౌసల్వేయో దృశౌపాతు విశ్వామిత్రః ప్రియః శృతీ; 
ఘాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రి వత్సలః 


కాసల్యా సుతుడు నా కళ్ళను - విశ్వామిత్రుని ప్రియ శిష్యుడు నా చెవులను 
- సుగంధ రూపములను వెదజల్లు యజ్ఞములను రక్షించు వాడు నా ముక్కును 
- లక్ష్మణుని యందు వాత్సల్యము కలవాడు నా నొటిని రక్షించుగాక, 


కౌసల్యానందనుడు నా నేత్రాలను, విశ్వామిత్రునికి అతి ఇష్టుడు నా 
కర్ణములను, యజ్ఞములను రక్షించినవాడు నా జ్ఞానెం ద్రియములను సౌమిత్రీ 
వత్సలుడు నా ముఖమును రక్షించుగాక. 


నా కన్నులను కొసల్యానందనుడగు రాముడు కాచుగాక. చెవులను 
విశ్వామిత్ర ప్రియుడు బోచుగాక. ముక్కును (విశ్వామిత్రుని) యాగరక్షకుడు 
సంరక్షించుగాక, నా ముఖమును సౌమిత్రీ వత్సలుడు కాపాడుగాక. 


06. జిహ్వాం విద్యా నిధిః పాతు కంఠం భరత వందితః। 
సృంధౌ దివ్వాయుధః వాతు భుజౌ భగ్నే శకార్ముకః॥ 


సమస్త విద్యలకు నిధియైన రాముడు నా నాలుకను - భరతునిచే 
నమస్మరింప బడువాడు నా కంఠమును - భుజములందు దివ్వాయుధములను 
ధరించువాడు నా మూపును, తన భుజబలముతో శివ ధనుస్సును విరిచినవాడు 
నా భుజములను కాపాడుగాక. 


విద్వానిధి అయినవాడు నా జిహ్మను, భరతునిచే పూజింపబడిన వాడు నా 
కంఠమును, దివ్వాయుధుడు నా స్నంధములను, శివుని విల్లు విరచినవాడు నా 
భుజములను రక్షించుగాక. 


నా నాలుకను విద్యానిధి, కంఠమును భరత వందితుడు కాచుగాక. 
స్మంధములను దివ్యాయుధధారి, భుజములను శివధనుస్సును విరిచిన స్వామి 
కాపాడుగాక, 


Kiron Type Institute 6 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
= (౫) 


07. కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్య్యుజిత్‌। 
మధ్యం వాతు ఖరధ్వంసీ నాభిం జాంబివదా[క్రయః॥ 


స్వయంవరమున సీతాపాణి గ్రహణం చేసిన శ్రీరామ చంద్రుడు నా చేతులను 
- పరశురాముని జయించిన ప్రభువు నా హృదయాన్ని - ఖర ధూషణులను 
సంహరించిన రాముడు నా నడుమును - జాంబవంతుని అనుగ్రహించిన శ్రీ 
కాముడు నా నాఫీని కాపాడుగాక, 


సీత్రామనోహరుడు నా హస్తాలను, పరశురాముని జయించినవాడు నా 
హృదయాన్ని రాక్షసాంతకుడు నా మధ్య భాగాన్ని జాంబవంతుడు ఆశ్రయించిన 
వాడు నా నాఖఫీని రక్రించుగాక, 


నా రెండు చేతులను సీతాపతి కాపాడుగాక. నా హృదయమును 
పరశురాముని జయించిన శ్రీరాముడు రక్షించుగాక. నడుము భాగమును ఖరుడను 
రక్కసుని చంపినవాడు కాచుగాక. అట్లే నాభిని జాంబవంతునకు ఆ[శయమిచ్చిన 
ప్రభువు కాపాడుగాక. 


08. సుగ్రీవేశు కటి పాతు సక్టినీ హనుమత్‌-ప్రభుః 
ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్‌! 


సుగ్రీవుని ప్రభువు నాభి క్రిందిభాగమును - హనుమంతుని ప్రభువు నా 
తొడ, ఎముకలను - రాక్షసులను సంహరించిన రఘురాముడు నా ఊరువులను 
రక్రించుగాక, 


సుగ్రీవుని ప్రభువు నా కటి భాగాన్ని ఊరువులను హనుమత్‌ ప్రభువు, 


రఘుకుల శ్రేష్టుడు నా జఘన భాగాన్ని రక్షించుగాక. 


కటి (నడుము) భాగమును సుగీవుని స్వామి, తొడలపై భాగమును 
హనుమంతుని ఎలిన ప్రభువగు శ్రీరాముడు రక్షించుగాక. తొడల భాగమును 
రాక్షస వంశ వినాశకుడగు రఘు శేషుడు కాపాడుగాక. 


Kiron Type Institute 7 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
యూ (౫ ల 


09. జానునీ సేతు కృత్‌పాతు జంఘే దశముఖాంతకః। 
పాదౌ విభీషణ శ్రీదః పాతు రామో౭ఖి లం వపుః॥। 


సముద్రానికి వారధి నిర్మించినవాడు నా మోకాళ్ళను - రావణుని 
సంహరించినవాడు నా పిక్కలను - విభీషణునికి రాజ్య సంపదను ప్రసాదించిన 
ప్రభువు నా పాదములను రక్షించుగాక. - శ్రీరామచంద్ర ప్రభువు నా దేహమంతటినీ 
కాపాడుగాక. 


సేతువును నిర్మించినవాడు నా మోకాళ్ళను, దశముఖుని సంహరించినవాడు 
నా మణికట్టును, విభీషణునికి అభయప్రదాత నా చరణాలను, శరీరం మొత్తాన్ని 
రక్షించుగాక. 


నా మోకాళ్ళను సతువను నిర్మించిన శ్రీరాముడు, పిక్కలను దశముఖుడగు 
రావణాసురుని సంహరించినవాడు రక్షించుగాక. పాదములను విభీషణునకు 
రాజ్యలక్షిని ప్రసాదించినవాడు కాచుగాక. సకల దేహమును శ్రీరాముడు 


కాపాడుగాక. 


10. ఏతాం రామబలోపెతాం రక్షాం యః సుకృతీ పరేత్‌! 
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్‌! 


శ్రీరామ బల సమన్వితమైన ఈ రామ రక్షా సోత్రమును పఠించిన 
ణ్యాత్ముడు దీర్దాయుష్మంతుడై పుత్ర పౌత్రులతో విజయవంతుడై వినయశీలుడై 
మస్త సుఖములను పొందును. 
ఎవరైతే రామబలంతో కూడుకున్న ఈ రామరక్షా స్తోత్రాన్ని పఠిస్తారో, 
వాళ్ళు దీరాయువు కలిగి, సుఖవంతుడు, పుత్రులను కలిగినవాడు, విజయ 
వినయశీలుడు అవుతాడు. 
శ్రీరాముని దివ్వబలసంపన్నమైన ఈ రామరక్షా సోత్రము పఠించు 
పుణ్యాత్ముడు దీర్దాయువును, సుఖమును, పుత్రసంతానమును, విజయమును, 
వినయమును పొందగలడు. 


Kiron Type Institute 8 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
a ల్‌) ల 


11. పాతాళ భూతల వ్యోమ చారిణశ్‌-చద్మ చారిణః 
న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితమ్‌ రామనామభిః॥ 
కపటులై, భూమ్యాకాశ పాతాళాలలో సంచరించువారు, ఎవరైనప్పటికీ 
రామ నామముచే రక్షింపబడిన వానిని కన్నెత్తెనా చూడజాలరు. 


భూమి, ఆకాశము, పాతాళ లోకాలలో చరించే ఏ జీవి అయినా కూడా, 
రామనామం చేత రక్షించబడినవాడిని కన్నెత్తి అయినా చూడడం సాధ్యం కాదు. 


పాతాళమునందు, భూమియందు, ఆకాశమునందు సంచరించే జీవులుగాని, 
అదృశ్యరూపమున విహరించే శక్తులుగాని రామనామముచే రక్షింపబడునట్టి వానిని 
కన్నెత్తికూడా చూడజాలవు. 
12 రామేతి రామభధైతి రామచంద్రెతి వాస్మరన్‌। 
నరో న లిప్యతే పాపై ర్ఫుక్తిం ముక్తిం చ విందతి॥ 


రామా! రామభద్రా! రామచంద్రా! అని నిరంతరము స్మరించు వానిని 
ఎట్టి పాపములు అంటవు. అతడు ఇహలోకములో సమస్త భోగములు అనుభవించి 
అంత్యమున మోక్షమును పొందగలడు. 


రామా, రామభద్రా, రామచంద్రా అనే ఈ నామాలను స్మరించడం వలన 
మానవుడు పాపాలనుండి విముక్తి పొందడమే కాక సకల భోగాలను, అంత్యములో 
మోక్షాన్ని కూడా పొందుతాడు. 


“రామి” అని కాని “రామభ(ై ౫” అని కాని, “రామచంద్రా” అని కాని 
(నిరంతరము) స్మరించునట్టి మనుష్యునకు ఎట్టి పాపము అంటదు. అంతేగాక, 
అతడు భుక్తిని, ముక్తిని పొందగలడు. 
is జగజై తైక మంత్రేణ రామనామ్నాభీ రక్షితమ్‌। 

యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్దయః॥ 


Kiron Type Institute 9 


Kiron Type Institute 


ig 


ర్య 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
హో టి 


మూడు లోకాలను జయించు శక్తిగల రామ మంత్రముచే రక్షింపబడి ఉన్న 


ఈ రామ రక్షా స్తోత్రమును కంఠస్థము చేసిన వారికి సర్వ సిద్వలు 
కరతలామలకములు అవుతాయి. 


ఈ ప్రపంచాన్ని జయించడానికి ఖే మంత్రమైన రామనామంతో కూడిన 
ఈ స్తోత్రాన్ని కంఠస్థం చేసిన వారు సకల సిద్దులనూ పొందగలుగుతారు. 


సకల జగత్తును జయింపగలిగిన ఎకైక మంత్రమగు రామనామముచే 
సురక్షితమైన ఈ (రామరక్షా) సోత్రమును కంఠమునందు ధరించినవానికి లేక 
కంఠస్థము చేసినవానికి సకల సిద్దులు అతని అరచేతిలో నిలిచి యుండును. 


14. వజపంజర నామదం. యో రామకవచఠ స్మరెత్‌। 
అవ్యాహతాజ్ఞః సర్వత లభతే జయ మంగళమ్‌! 


వజ పంజరమనే పేరుగల ఈ రామ కవచమును (శ్రీరామ వజపంజరము) 
స్మరించిన వాని ఆజ్ఞలు తిరుగు లేనివై అన్ని చోట్లా అతనికి శుభము, విజయములు 
లభినాయి. 

వజసదృశ్యమైన ఈ రామ రక్షా స్తోత్రాన్ని స్మరించే వారి ఆజ్ఞలను దాటటం 
ఎవరి వల్ల కాదు. అతడికి అన్ని విధాలా జయము, మంగళము కలుగుతాయి. 


వజపంజరము అను పేరుగల ఈ రామకవచమును పఠించే వాని ఆజ్ఞలకు 
ఎక్కడా ఎదురు ఉండబోదు. అంతటా అతనికి జయము, శుభము కలుగును. 


15. ఆదిష్టవాన్‌ యథా స్వప్నే రామ రక్షా మిమాం హరః। 
తథా లిఖీతవాన్‌ వొతః (పబుద్దా బుధకౌశికకః॥। 


పరము శీవుడు స్వప్నములో ఉపదేశించిన, ఈ రామ రక్షా స్తోత్రమును 
బుధకౌశిక ముని ప్రాతః కాలమున రచించెను, 


Kiron Type Institute 10 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 

రాత్రి నిదురించిన బుధకౌశిక బుషికి స్వప్నంలో శ్రీ శంకర భగవానుడు 
ఆదేశించగా ఆయన ఉదయం మెలుకొని ఈ స్తోత్రాన్ని రచించారు. 

(అగస్త్యముని శిష్యుడగు) బుధకౌశికుడు అను మునీశ్వరునకు శంకరుడు 
స్వప్నమునందు సాక్షాత్మరించి ఈ రామరక్షాసోత్రమును ఉపదేశించెను. ఉదయము 
మెల్మొనిన బుధకౌశికముని తనకు ఉపదెశింపబడిన ఈ స్తోత్రమును యథా 
తధముగా (బాసి పెట్టను. 
16. ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్‌। 

అభిరామ స్రిలోకానామ్‌ రామః శ్రీమాన్సనః ప్రభుః 

కోరిన కోర్కెలు తీర్చు కల్ప వృక్షముల సమూహము వంటివాడు, సమస్త 
ఆపదలను రూపుమాపువాడు, మూడు లోకములకు అభిరాముడు, శ్రీమంతుడు 
అయిన శ్రీరామ చంద్రుడే మనకు ప్రభువు. 

అనెక కల్ప వృక్షాలతో కూడిన వనం వంటివాడు, అన్ని ఆపత్తులను 


పోగొట్టేవాడు, మూడు లోకాలలో అతి సుందరుడు అయిన శ్రీ రామ చంద్రుడు 
నాకు భగవంతుడు. 


రాముడు కల్పవృక్షముల ఆరామము (తోట) వంటివాడు, సకల ఆపదలను 
రూపుమాపెడువాడు, మూడు లోకములలోను అతిలోక సుందరుడు శ్రీరాముడే 
అట్టి శ్రీరాముడే మాకు ప్రభువు. (దేవుడు). 


17. తరుణౌ రూపసంపన్నా సుకుమారౌ మహాబలౌ! 
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ।॥। 

18. వులమూలాసపినౌ దాంతౌ తాపసౌ [బహ్మచారిణా। 
పుత్రౌ దశరథస్వ్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ॥ 

19. శరణ్యా సర్వసత్తానాం (ెష్టా సర్వ ధనుష్మతామ్‌। 
రక్షఃకుల నిహంతారౌ త్రాయతాం నో రఘూత్తమౌ॥ 


Kiron Type Institute 11 


Kiron Type Institute 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
హైలీ ర 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
జ (౫) 


మంచి వయో రూప సంపదలు గలవారు మహా బలశాలులు, 
సుకుమారులు, పద్మములవంటి విశాల నెత్రాలు గలవారు, నారబట్టలు, లేడి 
చర్మములే వస్త్రములుగా ధరించినవారు, కందమూల ఫలములను ఆహారముగా 
(గ్రహిస్తూ, తాపసులై, [బహ్మచర్య దీక్షను పాటించువారు, దశరథ మహారాజు 
పుత్రులు, సమస్త ప్రాణులకు శరణ మిచ్చువారు, రాక్షసులను సమూలముగా 
నశింప చేయువారు, రఘువంశ శేష్టులైన రామ లక్ష్మణులు మనలను 
రక్షింతురుగాక. 


171819. తరుణ వయస్సు కలవారు, రూపంలో అతి సుందరులు 
బలపరాక్రమలు, కమలములవంటి విశాలమైన నెత్రాలు కలవారు, నారచీరలను, 
కృష్ణమృగ చర్మాలను ధరించి, కంద మూల ఫలాలను ఆహారంగా స్వీకరించేవారు, 
మహా తపస్వులు, శరణు నిచ్చువారు, నేష్ట ధనుర్దారులు, రాక్షసులను 
నశింపచేయువారు అయినా రామలక్ష్మణులు మమ్ములను రక్షింతురుగాక. 


17,18,19. యువకులు, అపురూప సుందరమూర్తులు, సుకుమారులు, 
మహాబలశాలురు, తెల్ల తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలవారు, 
నార వస్త్రములు, కృష్ణాజినము (జింక చర్మము)ను ధరించినవారు, 
కందమూలములను ఆహారముగా తీసికొనువారు, తాపసవృత్తిలో ఉన్నవారు, 
ఇంద్రియ నిగ్రహము గలవారు, [బహ్మచారులు, దశరథ మహారాజు పుత్రులు, 
రఘుకుల శేష్టులు అగు శ్రీరామ లక్ష శ్రణులు, సకల జీవరక్షకులు, ధనుర్గారులలో 
కెల్ల శేష్టులు, రాక్షస జాతిని నశింప చేయువారు, రఘుకుల శేష్టులు అగు 
శ్రీరామ లక్ష శ్రణులు అను ఇరువురు సోదరులు మమ్ములను కాపాడుదురుగాక! 


20. ఆత్తసజ్య దను విషుస్ప "తా వక్షయాశుగ 
సీషరగ సరగొనౌ! 


రక్షణాయ మమ రామలక్షణావగతః 
పథిసదైవ గచ్చతామ॥। 


Kiron Type Institute 12 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
రజక టి 


ధనస్సులు ఎక్కుపెట్టి మిక్కిలి వేగముగల బాణములు పట్టుకొను 
భుజాగ్రముల యందు అక్షయ తూణీరములతో నిండిన అమ్ముల పొదిని ధరించి 
రామ లక్ష్మణులు నన్ను రక్షించుటకు ఎల్లప్పుడూ నేను వెళ్లు మార్గములో నాకు 
ముందుగా నడుచు చుందురు గాక. 


నారిని సారించిన ధనుస్సును చేతబట్టిన వారు, ఎల్లప్పుడూ బాణంపై 
తమ చేతులు కలవారు, అక్షయ బాణములు తూణీరంలో కలిగినవారు అయిన 
రామ లక్ష్మణులు ఎల్లప్పుడూ నా ముందుండి నన్ను రక్షించెదరుగాక. 


నారి సంధించిన విల్లును ధరించి, ఎక్కుపెట్టిన బాణమును స్ప లశించినట్టి, 
తరుగని బాణములు కలిగిన తూణీరము (అమ్ములపొది) దాల్చినట్టి రామ 
లక్ష్మణులు నన్ను కాపాడుటకై నేను ఎల్లప్పుడు నడుచు మార్గమునందు నాకంటే 
ముందు ముందుగా నడచెదరుగాక. 


21. సన్నద్దః కవచీ ఖద్ది చాపబాణధరో యువా! 


గచ్చన్‌ మనోరథాన్నశ్చ(మనోరథో = స్మాకం) 
రామః వాతు స లక్ష్మణః 


జగ[దక్షణార్థము సర్వదా సంసిద్దుడై కవచ, ఖద్దములు, విల్లంబులు ధరించి 
యువకుడై, తమ్ముడైన లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు మన కోరికలను తీరుస్తూ 
మనలను రక్షించుగాక. 


కవచాలు ధరించి, ఖడ్గాన్ని చెబూని, సర్వ కాల సర్వ అవస్థలలో సన్నద్దులై 
వుండే రామ లక్ష్మణులు మన ముందు నడుస్తూ మనలను రక్షింతురుగాక. 

కవచము, ఖడ్గము, విల్లమ్ములను ధరించి, సర్వదా సంసిద్దులై యుండి 
యౌవనదశతో విలసిల్లెడు శ్రీరాముడు లక్ష్మణసమేతుడై ముందుకు నాగుచు మా 
కోరికలను తీర్చునుగాక, మమ్ము కాపాడుగాక! 


Kiron Type Institute 13 


Kiron Type Institute 


ట్యూట్‌ 


[2 


కిరణ్‌ టైప్‌ ఇన్‌సి 


22. రామో దాశరథి శ్ఫూరో లక్ష్మణానుచరో బలీ! 
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః॥ 

23. వేదాంత ఎద్య యజ్జైశః పురాణ పురుషోత్తమః। 
జానకివల్లభః శ్రీమాన్‌ అప్రమేయ పరాక్రమః 

24. ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః (శద్ధయాన్వితః। 
అశ్వమెథాధికం పుణ్యం సంవ్రావ్నోతి న సంశయః॥ 


22,23,24. స్వయంగా శ్రీరామచంద్ర ప్రభువు ఈ కింది నామాలను జపించు 
భక్తులకు కలుగు పుణ్యమును చెప్పుచున్నాడు. (రాముడు, దశరథ పుత్రుడు, 
శూరుడు, లక్ష్మణుడు అనుచరుడుగా గలవాడు, బలవంతుడు, కాకుత్లుని 
తేరతముటి పుట్టినవాడు, పురుషోత్తముడు, పరిపూర్ణుడు, కౌసల్యాసుతుడు, 
రఘువంశ నేష్టుడు, వేదాంతము ధారా తెలియబడుపహాడు, యజ్ఞములకు అధిపతి, 
పురాణపురుషులలో ఉత్తముడు, సీతాపతి, శ్రీమంతుడు, అపరిమిత పరాక్రమము 
గలవాడు అను అర్ధముల నిచ్చే) “రామ, దాశరధిః, శూరః లక్ష్మణానుచరః, 
బలీ, కాకుత్ల్సః, పురుషు, పూర్ణః, కౌసల్వేయః, రఘూత్తమః, వేదాంతవేద్య, యజ్ఞేశః 
, పురాణ పురుషోత్తమః, జానకీ వల్లభః, శ్రీమాన్‌ అప్రమేయ పరాక్రమః,” క 
నామములను నిత్యం జపించువాడు అశ్వమేథ యాగాన్ని చేసినందువల్ల లభించు 
పుణ్యం కన్న ఎక్కువ పుణ్యాన్ని పొందుతాడు అనుటలో ఎట్టి సందేహము లేదు. 


22,23,24. _ రామా, దాశరథి, సూరా, లక్ష్మణ అనుచర, బలి, కాకుత్స, పరమ 
పురుషా, పూర్ణ, కౌసల్యేయ, రఘోత్తమ, వేదాన్తవేద్యా, యజ్ఞేశ, పురాణపురుషోత్తమ, 
జానకీ వల్లభా, శ్రీమాన్‌, అప్రమేయ పరాక్రమ అనే ఈ నామాలను ప్రతి నిత్యం 
భక్తి ప్రపత్తులతో వఠంచె వారు అశ్వమేధ యాగాన్ని చేసినదానికన్నా అధిక 
ఫలితం పొందుతారు. 


Kiron Type Institute 14 


Kiron Type Institute 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
యక ర 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
టా [౮ 


22,23,24. (భగవంతుడు ఇట్లు పలికెను) - రాముడు, దాశరథి, శూరుడు, 
లక్ష్మణానుచరుడు, బలవంతుడు, కాకుత్భ్సుడు, వురుషుడదుు పూర్ణుడు, 
కౌసల్యాతనయుడు, రఘూత్తముడు, వేదాంతవేద్యుడు, యజ్ఞైశుడు, పురాణ 
పురుషోత్తముడు, జానకీ వల్లభుడు, శ్రీమంతుడు, అప్రమేయ పరాక్రముడు - 
అను ఇటువంటి (నా) పదహారు నామములను (శద్దా భక్తులతో నిత్యము జకించే 
నా భక్తుడు నిస్సంశయముగా అశ్వమేధ యాగము కన్న అధికమైన పుణ్యఫలమును 
పొందగలడు. 


25. రామం దూర్వాదళ శ్యామం పద్నాక్షం రీతవాససమ్‌। 
స్తువంతి నాఖిర్‌-దివ్యైర్‌-నతే సంసారిణో నరాః॥ 


దూర్వాదళ శ్యాముడు, కమల నెత్రుడు, పీతాంబరాన్ని ధరించిన వాడు 
అయిన శ్రీరామ చంద్రుని దివ్యములైన నామాలతో స్తుతించు మానవులు, సంసార 
బంధనాలను త్యజించి మోక్షమును పొందగలరు. 


దూర్వాదళం వంటి నీల వర్ణం కలిగినవాడు, కమల నేతుడు, పీతాంబరాలు 
ధరించినవాడు అయిన శ్రీరామచంద్రుని నామాలను జపించే వారు సంసార 
నాగరములనుండి ఉద్దరించబడతారు. 


దూర్వాదళములవలె నల్లని మేను, తామర రేకుల వంటి కన్నులు గలిగి 
పీతాంబరమును ధరించినట్టి శ్రీరామ చంద్రుని దివ్య నామములతో స్తోత్రము 
చేయు నరులు సంసార బంధమున తగులుకొనరు. 


26. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం కీత్రాపతిం 
సుందరం। 


కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం 
విప్రప్రియం ధార్మికమ్‌॥ 


Kiron Type Institute 15 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
యూ (గ ల 


రాజేంద్రం సత్వసంధం దశరథతనయం శ్వామలమ్‌ 
శాంతమూర్తిమ్‌। 
వందేలోకాభిరామం రఘుకుల తిలకం రాఘవమ్‌ 
రావణారిమ్‌॥॥। 


లక్ష్మణాగ్రజుడు, రఘువంశ శ్రేష్టుడు, సీతాపతి, సుందరుడు, కాకుత్భ్స 
వంశజుడు, దయాసముద్రుడు, సద్దుణాలకు నిధి, బాహ్మణ ప్రియుడు, ధర్మ 
ముందు [కద్ధ గలవాడు, (రామో విగ్రహవాన్‌ ధర్మః) చక్రవర్తి, సత్యవాక్సాలనా 
దీక్షాపరుడు, రఘువంశ శేష్టుడు, నీలవర్ణము కలవాడు, శాంతమూర్తి దశరథ 
తనయుడు, రావణుని సంహరించినవాడు, లోకాభిరాముడు అయిన శ్రీరామునికి 
నమస్కారము. (కాకుల వంశము, ఇక్ష్వాకు వంశము, రఘువంశము - సూర్య 
వంశమునకు పర్యాయములు (వంశానుక్రమము) 


లక్ష్మణునికి అగ్రజుడు, రఘుకుల శ్రేష్టుడు, సీతామనోహరుడు, కాకుత్స 
కులనందనుడు, కరుణామూర్తి, గుణనిధి, [బాహ్మణ ప్రియుడు రాజులకు రాజు, 
సత్యప్రతిజ్ఞ కలవాడు, దశరథసుతుడు శ్యామవర్గుడు, అతిలోక సుందరుడు, 
రఘుకుల తిలకుడు, రాఘవుడు, రావణుని సంహరించినవాడు అయిన శ్రీ రామ 
చంద్రునకు నేను నమస్కరిస్తున్నాను. 


లక్ష్మణమూర్తికి అన్న రఘువంశ శ్రేష్టుడు, సీతాపతి సుందర స్వరూపుడు, 
కాకుత్స్స వంశజుడు, దయాసముద్రుడు, గుణనిధి, బాహ్మణప్రియుడు, ధర్మ 
స్వరూపుడు, రాజులకు రాజు, సత్యనిష్ణుడు, దశరథుని పుత్రుడు, శ్యామల శరీరుడు 
(నల్లనివాడు), శాంత స్వరూపుడు, సకలలోక సుందరుడు, రఘుకుల నందనుడు 
రాఘవుడు, రావణాసురనకు శత్రువగు శ్రీరామునకు నమస్మరించెదను. 


27. రామాయ రామభద్రాయ రామచంద్రాయ పథం! 
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః 


Kiron Type Institute 16 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


రాముడు, రామభద్రుడు, రామచంద్రుడు, రఘునాథుడు, సీత్రాపతి అని 
పిలువ బడుచున్న శ్రీరామ చంద్రునకు నమస్కారము. 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


రామునికి, రామభద్రునికి, రామచంద్రునికి, పరబహ్మ స్వరూపునికి, 
రఘునాథునికి, సీతానాథునికి (నా) స్వామికి వందనము. 
28. శ్రీరామ రామ రఘునందన రామ రామ; 
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామః 
శ్రీరామ రామ రణకర్మశ రామ రామః 
శ్రీరామ రామ శరణం భవ రామ రామ 


రఘునందనా! భరతాగజా! రణకర్మశా! రామా! శ్రీరామా! నిన్నె శరణు 
వేడుచున్నాను. నన్ను రక్షింపుము. 


రఘునందనా, భరతునికి అగజుదా, యుద్దములో అతి కర్శశుడైన వాడా, 
మాకు శరణు నొసంగి మమ్ములను రక్షించుము. 


శ్రీరామా! రఘునందనుడవగు రామా!! శ్రీరామా! భరతాగ్రజుడ వగు 
రామా!! శ్రీరామా! రణరంగ ధీరుడవగు రామా!! శ్రీరామా! మాకు నీవు రక్షకుడవై 
మమ్ము పాలింపవయ్యా! రామా! శ్రీరామా! 
29. శ్రీ రామచంద్ర చరణా మననా స్మరామి; 
శ్రీరామచంద్ర చరణా వచనా గృణామి॥ 
శ్రీ రామచంద్ర చరణౌ శిరసా నమామి! 
శ్రీరామ చంద్ర చరణా శరణం ప్రపద్యే॥ 


Kiron Type Institute 17 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
హో టి 


శ్రీరామచంద్రుని పాద పద్మాలను మనసారా స్మరించు చున్నాను. శ్రీరామ 
చంద్రుని చరణ కమలములను నోరార కీర్తించు చున్నాను. శ్రీరామచంద్రుని 
అం[ఘియుగళికి తలవంచి నమస్మరించు చున్నాను. శ్రీ రామచంద్రస్వామీ! te 
సీ పాదములను వేడుకొనుచున్నాను. 


శ్రీరామచంద్రుని పాదాలను మనసులో నిరంతరం న్మరిస్తున్నాను. 
రామచంద్రుని పాదాలనే భజిస్తున్నాను. రామచంద్రుని చరణాలకు శిరస్సు వంచి 
అభివాదం చేస్తున్నాను. శ్రీ రామచంద్రుని వాదాలు నాకు శరణు నొసంగుగాక. 


శ్రీరామాచంద్రుని చరణములను మనసారా స్మరించెదను. శ్రీరామచంద్రుని 
పాదములను వాకుుచే కీర్తించెదను. శ్రీరామాచం[దుని చరణసరోజములకు 
శిరస్సువంచి నమస్మరించెదను. శ్రీరామచంద్రుని పాదపద్మములనే శరణువెడెదను. 


30. మాతారామో మత్‌-పితా రామచంద్రః 


స్వామీ రామో మత్‌-సఖా రామచంద్రః॥। 
సర్వస్వం మే రామచంద్రో దయాళుః 
నాన్యం జానే నైవ జానే న జానే॥ 


నాకు తల్లి, తండ్రి, యజమాని, స్నేహితుడు, సమస్తమూ దయాసముద్రుడైన 
శ్రీరాముడే. మరే అన్య దేవతలను నేను ఎరుగను. 


శ్రీ రామచంద్రా, నాకు తల్లివి, తండ్రివి, ప్రభువువు, స్నేహితుడవు, నా 
సర్వస్వము నీవే. నీవు తప్ప నేను ఇతరులను ఎవరిని ఎరుగను. 


రాముడే నాకు తల్లి. రామచంద్రుడే నాకు తండి. శ్రీరాముడే నాకు ప్రభువు. 
స్వామి, రామచంద్రుడె నా మిత్రుడు. దయామయుడగు రాముడే నా సర్వస్వము. 
శ్రీరాముడు దక్క వేరెవ్వరినీ నేను ఎజుగనే ఎజుగను. 


Kiron Type Institute 


Kiron Type Institute 18 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


sl దక్షిణే లక్ష్మణో యస్య నోమ్‌ త జనకాత్మజా! 
పురతో మారుతిర్‌-యస్య తం వందే రఘువ(న)ుందనమ్‌॥ 
కుడివైపున లక్ష్మణుడు, ఎడమ వైపు బీతాదేవి, ఎదుట ఆంజనేయుడు 

ఉండగా, విరాజిల్లుతున్న రఘునందనుడైన శ్రీరామునికి వందనం. 


దక్షిణ భాగంలో లక్ష్మణమూర్తి, వామ భాగంలో సీతాదేవి, నీ సముఖంలో 
అంజనేయుడు విరాజ మానులై వుండి చూపె పెట్టే రమునాధుసికి నెను భక్తితో 
ప్రణమిల్లుచున్నాను. 


కుడిపక్కన లక్ష్మణుడు కొలువుదీరి యుండగా, ఎడమప్రక్కన సీతాదేవి 
అతకారుచుంతగ్యా వెటుట. హనుమంతుడు సలించుచులడగా, మధ్యన 
వెలుగుచుండెడు రఘునందనునికి నమస్మరించెదను. 


32. లోకాభిరామం రణరంగధీరమ్‌। 
రాజీవనెత్రం రఘువంశనాథము॥। 
కారుణ్యరూపం కరుణాకరం తమ్‌; 
శ్రీరామచంద్రం శరణ్యం పపద్యే॥ 
మనోహరమైన రూపము గలవాడు, యుద్ద రంగమున తిరుగు లేనివాడు, 


సరసిజాక్షుడు, రఘువంశ (్రెష్టడు, కారుణ్యమే కు దాల్సినట్లు ఉన్నవాడు, 
దయకు నెలవైనవాడు అయిన శ్రీరామ చంద్రుని శరణు వేడుచున్నాను. 


సర్వ లోకాలకు సంతోషాన్ని కలిగించేవాడు, రణం అనే క్రీడలో ధీరత్వం 
కలిగినవాడు, కమలములవంటి కన్నులు కలవాడు, రఘువంశ నాయకుడు, 
కరుణ రసం మూర్తీభవించినవాడు, అయిన శ్రీరామచంద్రుడు నాకు శరణు 
నిచ్చుగాక. 


Kiron Type Institute 19 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
రజత టి 


లోకోత్తర సుందరాకారుడు, రణరంగధీరుడు, కమలనయనుడు, రఘువంశ 
నాయకుడు, దయాస్వరూపుడు, కరుణామూర్తి అగు శ్రీరామచంద్రుని శరణు 
వేడుకొందును. 
33. మనోజవం మారుత తుల్య వేగమ్‌। 
జితేంద్రియం బుద్దిమతాం వరిష్టమ్‌॥ 
వాతాత్మజం వానరయూధ ముఖ్యమ్‌। 
శ్రీరామదూతం (శిరనా నమామి) శరణం ప్రపద్యె॥ 


మనో వేగము గలవాడు, వాయుసమాన వేగం గలవాడు; ఇంద్రియములను 
జయించినవాదు, బుద్ది మంతులలో శేషుడు, వాయుపుత్రుడు, వానర వీరులలో 
ముఖ్యుడు, సత. దూత అయిన హనుమానుని శరణు వేడు చున్నాను. 


మనసుతో సమానంగా వాయువేగంతో పయినించగలిగి, ఇంద్రియములను 


జయించినవాడై, (శ్రెష్ణుడైన వాయునందనుడు, వానరులలో (శ్రెష్ణుడు అయిన 
శ్రీరామ దూత నాకు శరణు ప్రసాదించుగాక. 


మనోబలమును, వాయు. వెగమును. కలిగినవాడు, ఇంద్రియములను 
జయిలబినవాటు, బుద్ధిమంతులలో అగగణ్యుడు, వాయుపుత్రుడు, వానర 
సమూహమునకు నాయకుడు, శ్రీరామ బంటు అగు శ్రీ ఆంజనేయస్వామిని 
శరణువేదెదను, 


34. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్‌। 
ఆరుహ్య కవితా శాఖాం వందె వాల్మీకి కోకిలమ్‌॥ 
సంస్కృత కవితాశాఖపై ఆరోపించి శ్రీరామా! రామా! అంటూ మధురముగా 


కూయుచున్న వాల్మీకి అనే కవి కోకిలకు నమస్కారము. (వాల్మీకి పలుకులు 
మధురము, ఆయన కావ్యము కోకిల కూజితము వలె మరింత మధరుము) 


Kiron Type Institute 20 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
a [౫ ల 


కవిత్వమనెడు చెట్టుకొమ్మపై కూర్చుండి, రామా! రామా” అనెడు తీయని 
అక్షరములను మరింత తీయతీయగా కూసెడు వాల్మీకియను కోకిలకు 
నమస్మరించెదను. 


35. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం। 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో 
నమామ్యహమ్‌! 


ఆపదలను పోగొట్టి, సమస్త సంపదలను ప్రసాదించు లోకాభిరాముడైన 
శ్రీరామునకు మరల మరల నేను నమస్మరింతును. 


34,35. వాల్మీకి తుహామునితె మధురాక్షరములో స్తుతించబడినవాడు, 
ఆపదలను తొలగించువాడు, సర్వ సంపత్యారకుడు, లోకాభిరాముడు, అయిన 
శ్రీరామ చంద్రునకు నేను మరల మరల నమస్కరిస్తున్నాను. 


ఆపదలను తొలగించువాడు, సకలవిధములగు సంపదలను ప్రసాదించు 
వాడు, లోకములను మోహింపజేయు సౌందర్యము గలవాడగు శ్రీరామునికి మాటి 
మాటికి నమస్మరింతును. 


36. భర్ణనం భవబీజానా మర్దనం సుఖసంపదామ్‌। 
తద్దనం యమదూతానాం రామ రామేతి గర్దనమ్‌।। 
రామనామ జపం వలన సంసార కారణాలు నశించి పోతాయి. సుఖ 


సంపదలు చేకూరుతాయి. రామ నామ మంత్ర ప్రభావంచెత యమభటులు సైతం 
భయపడతారు. 


రామనామ జపం అన్ని సంసార బంధనాలను తొలగించి, సమస్త సుఖ 
సంపత్తులను ప్రసాదించి, యమదూతలను కూడా భయపెట్టగల శక్తివంతమైనది. 


Kiron Type Institute 21 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
a రై ల 


ఇన్‌స్టిట్యూట్‌ 


“రామా! రామా!” అను గర్భనము మానవుని జన్మలకు కారణమగు 


౮ 


Ww 


లి భీజములను నశింపజేయును. సకల సుఖములను, సంపదలను పెంపొంద 
స జేయును. యమదూతలను దగ్గరకు రాకుండా బెదరగొట్టును. 


ఠి ౧ 


ర 


37. రామో రాజమణిః సదా విజయతే రామం 
రమేశం భజే! 

రామేణాభిహతా నిశాచర చమూ రామాయ 
తస్మై నమః॥। 

రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య 
దాసోస్మ్యహమ్‌। 

రామె చితలయః స(స్ప)దా భవతు మె భో రామ 

మాముద్దర॥। 


రాజ[శ్రేష్ణడైన రాముడు సర్వదా విజయుడై ఉన్నాడు. అటువంటి 
లక్ష్మీయుతుడైన శ్రీరాముని నేను భజించు చున్నాను. (రాముని చేత రాత్రించరులైన 
రాక్షస సమూహం హతమైనది. అట్టి శ్రీరాముని కొరకు నమస్కారము) రాముని 
కంటె శరణు పొందదగిన అండ మరొకటి లేదు. అట్టి రాముని యొక్క దాసుడను 
నేను. రాముని యందు నా చిత్తము సర్వదా లీనమై యుండుగాక. ఏ రామా! 
నన్ను ఉద్ధరింపుము. 


(ఏడు) (7+1) విభక్తులను ఉపయోగించి శ్లోకమును లేదా పద్యమును వాయుట 


= 


పూర్వ సంప్రదాయము. ఈ విధముగా రచించిన సార్వ విభక్తితక శ్లోకమిది. ) 

రాజులలో శ్రేష్టుడైన శ్రీ రామచంద్రునకు ఎప్పటికీ విజయమే. సీతాపతి 
అయిన రామచంద్రుని నేను భజిస్తాను. రాక్షస సంహారకుడైన శ్రీరామచంద్రునకు 
నేను నమస్కరిస్తున్నాను. రాముని కన్నా అన్య దైవం నాస్తీ. నేను శ్రీరామ చంద్రునకు 


Kiron Type Institute 


Kiron Type Institute 22 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
దాసానుదాసుడను. నా మనసు ఎప్పుడు రామునిలోనే లగ్నమై ఉండుగాక. రామా 
నన్ను ఉద్దరించుము తండ్రీ. 


రాజులు అందరిలో తలమానికమగు “రామునకు సర్వదా జయము! 
జయము! రాముని, రమాపతిని నెను భజింతును”; “రామునిచెత రాక్షస సైన్యము 
హతమార్చబడినది.” అట్టి రామునకు నమస్కారము. 


38. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే! 
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానన॥ 


శ్రీ రామచంద్రుని “రామ రామ” అంటూ నేను (శివుడు) మనసులోనే 
ప్రార్థిస్తున్నాను. ఒక్క రామనామమే సహస్రనామాలకు సమానమైనది. (రామ 
నామము, విషు సహస్రనామాలతో సమానమైనదని శివుడు వార్వతికి తెలియ 
జేసిన సందర్భము లోనిది) 


శ్రీ శంకర ఉవాచ: పార్వతీ, రామనామం విష్ణు సహసనామంతో 
సమానమైనది. నేను ఎప్పుడు రామ, రామ అనే మనోహరమైన రామ నామంలోనే 
నిమగ్నమై ఉంటాను. 


// ఇతి శ్రీ బుధకౌశిక ముని విరచితం శ్రీరామ రక్షాస్తోతం సంపూర్ణం. // 


రామాయ రామ భద్రాయ రామచంద్రాయ క, 
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః 


శ్రీ రామ రామ ఆ రము తామ మనోరమే! 
సహస్రనామ చలల గ్రామనామ.వతానన॥ 


Kiron Type Institute 23 


Kiron Type Institute 


9}n}nsu| odAL dais 


సట్‌ 


నుటూ 


(౫) 


2 


94 #30). 


యా 


కిరణ్‌ టె 
| 
994 9 


9650, 


మసివి.-944 044 


టే సహృదయ 


ప్పులు ఉం 


Kiron Type Institute 


(95600) gee క గ 


